నాఈ చిన్ని ప్రయత్నం పరమేశ్వర చరణాంకితం 


ముందుమాట 


విజ్ఞాన భైరవ తంత్రం వేదాంతపరము మరియు లోతైన ముక్తిపరమైన కాశ్మీర శైవానికి సంబంధించిన 
ప్రాచీన గ్రంథం. దీనికి ఎక్కడా తెలుగు భాషలో మూలం కానీ భావం కానీ లభ్యం కావట్లేదు. ఇందులో 
స్వయంగా ఈశ్వరుడు పార్వతికి తంత్ర మార్గంలో ధ్యాన పద్ధతులను ఉపదేశం చేస్తాడు. పార్వతి 
భైరవుడిని అసలు నడవవలిసిన మార్గం ఏమిటి? భైరవ తత్త్వం ఏమిటి? అని ప్రశ్నిస్తుంది. అప్పుడు 
ఈశ్వరుడు భైరవ తత్త్వం ఆలోచనా పరిధికి అందేది కాదని వివరిస్తూ భైరవి అడిగిన ప్రశ్నలకు 
సమాధానాలు తెలుసుకునేందుకు నూట పన్నెండు విధాలైన ధ్యాన మార్గాలను వివరిస్తాడు. ఆ ధ్యానాల 
సమాహారమే ఈ విజ్ఞాన భైరవ తంత్రం. ఇందులో ధ్యానపద్ధతులన్నీ సంభవోపాయం (ఉన్నత జ్ఞానం 
కలిగినవారు పాటించతగిన పద్ధతి), శక్తో పాయం (కొంచెం జ్ఞానం కలిగినవారు పాటించతగిన పద్ధతి) 
మరియు ఆణవోపాయం (సామాన్య పద్ధతి)గా విభజించబడ్డాయి. సాధారణంగా శక్తో పాయం బాహ్య 
ప్రపంచంపై ఆధారపడేదిగాను, సంభవోపాయం పూర్తిగా అంతర్గతం మరియు నిరాధారంగానూ ఉంటాయి. 
కాశ్మిర శైవానికి మూలపురుషుడైనటువంటి అభినవగుప్తుడి ప్రకారం ఒక ఆధ్యాత్మికాభిలాషి తగినంత 


అవగాహన చేకూర్చుకుని సంభవోపాయాన్నే ఎంచుకోవాలి. 


ఈ పుస్తకంలో తెలుగులో ఆ శ్లోకాలను మరియు సంక్షిప్తంగా వాటి భావాలను మీ ముందుకు 
తీసుకురావడానికి ప్రయత్నించాను. వీలయినంత సందర్భానోచితంగా కొన్ని చిత్రాలను కూడా 
జతపరిచాను. అందరూ దీనిని చదివి ఎక్కడైనా తప్పులు దొర్లితే పెద్దమనసుతో మన్నించి తగిన 


సలహాలు సూచిస్తారని ఆశిస్తున్నాను. 


భవదీయుడు 


యల్లాప్రగడ రాజా రవి శ్రీనివాస్‌ 


సేపే నని శ. + ౬ శ 1 


జై 


ఇ 


టు... 
(0౯౯7౯0 


శ్రీ దోవ్యువాద / 


1. శ్రుతం దేవ మయో సర్వం రుద్రయామలసంభవమ/ 


తైకభేదముశవషేణ నారాత్సా రఎవిభాగళు // 


a త్రీ దేవి చెప్తున్నది: ఓ దేవా, నేను రుద్ర మరియు శక్తి యొక్క కలయిక బహిర్గతం మరియు 
రుద్రయామల తంత్రం నుండి ఉద్భవించిన వివరాలు విన్నాను. నేను త్రిక లేదా శక్తి యొక్క మూడు 
విభాగాలు అన్ని జ్ఞానాల యొక్క సారాంశాన్ని ఏర్పరుస్తుంది అని కూడా అర్థం చేసుకున్నాను || 

(షా = థి 


2. అధావీ న నివృత్తోమే సంళయః వరమేశ్వర / 


కం డూవం తల్ల తోదేవ శజ్ఞరాళికలాముయమ్‌ // 


౨. ఓ సర్వోన్నతుడైన ప్రభువా, నేను అన్నీ విన్నాను అయినప్పటికీ నేటికి కూడా నా సందేహాలు 
తీరలేదు. ఓ దివ్య మూర్తీ, ఏమిటి మీ యొక్క యదార్ధం? మీరు శక్తా లేదా అన్ని మంత్రాలు నుండి 


పుట్టిన ధ్వని కలిగి ఉన్న శక్తియా? 


3. కం వా నవాత్వమబభేదేన భైరనే భైరవాక్ళలా / 


త్రిళిరోభేదభిన్న ౦ వా కిం వా శక్షిత్రయాత్మ కమ్‌ // 


౩. భైరవ ఆగమంలో వివరించినట్లుగా తొమ్మిది మార్గాల్లో ఉన్నత చైతన్యంలో ప్రవేశించి మీ యదార్దాన్ని 
గ్రహించావచ్చా? ఇది త్రిశిర బైరవ తంత్రంలో ఉన్న విధానం కన్నా విభిన్నమైనదా? లేదా మూడు శక్తి 
రూపాలైన పర, పరాపర మరియు అపర యొక్క జ్ఞానం ద్వారా గ్రహించావచ్చా? ఓ భైరవా, ఇవి నా 


సందేహాలు || 


4. నాదభిందుముయం వావీ కేం చంద్రార్థనిరోధికాః / 


బభక్రాడాఢమునబ్మం వా కం శక్తీస్తుడూవకమ // 


౪. ఇది నాద మరియు బిందు లేక అతీంద్రియ ఆరోహణ కేంద్రాలు లేక ఏ కదలికా లేకుండా ఉద్భవించే 
శబ్దం మీద దృష్టి కేంద్రీకరించడం ద్వారా గ్రహించావచ్చా? లేక ఇది అరచంద్రుని రూపమా? లేక ఇది శక్తి 


యొక్క మరియొక రూపమా? 


( గ 
స్ట గాలి Ca క 


ప జా క “ట్‌ ఆ 


5. వరావరాయోా సకలము అవరాయాక్ష్య వా పునః / 


వరాయా యది తద్వత్హాల్‌ వరత్వం తద్‌ విరుధ్భతే // 


౫. మీ యదార్ధస్థితి అనంతమూ మరియు అంతర్గతమా? పూర్తిగా అనంతము మరియు పూర్తిగా 


అంతర్గతమూనా? అది అంతర్గతమైతే అప్పుడు అనంత స్వభావం వ్యతిరేకం కదా || 


6. న పౌ వనిభేదేన దోహభోదేన వా భవేత్‌ / 
వరత్వమ నిష్క ౪త్వేన నకలత్వే న తద్భవేత్‌ // 


౬. పరత్వము లేదా అనంతమూ వర్ణాల్లో, శబ్దాల్లో, రూపాల్లో వర్గీకరించబడలేదు కదా. మరి అనంతము 


అవిభాజ్యమైనప్పుడు నిర్వచించలేనిది మరియు ఇతరములతో కలవనిది కదా || 


7. వ్రనాదం కుడు మే నాధ నిశేషం బిల్లి సంళశయమ్‌ / 
భైరవ ఉవాబ / 
సాధు సాధు త్వయా వృష్ణం తంత్రసారమిదం ప్రీయే// 


౮. ఓ దేవా, నా సందేహాలను ఆనందంగా నాశనం చెయ్యండి. 


భైరవుడు చెప్తున్నాడు: సరైన సందేహాలనే అడిగావు. నీవు అడిగినది తంత్రం యొక్క సారాంశం || 


8. గూహనీయతవముం భద్రే తథావీ కభయోామి తే / 


యత్కింబిత్స కలమ్‌ డూవమ్‌ భైరవన్ను వ్రకేరితమ్‌ // 


౮. ఓ సాధ్వీ, ఇది తంత్రములలో అత్యంత రహస్యమైనది అయినప్పటికీ భైరవ రూపముల గురించి ఏమి 


నిర్వచింపబడినదో చెపుతాను || 


9. తదనారతయోా దేవి ఎజ్రాయం శక్రజాలవత్‌ / 


మాయాస్వప్తో వమం బైన గంధర్వనగరబ్రమమ్‌ // 


౯. ఓ దేవీ, భ్రాంతిజనక స్వప్నం వంటి ఇంద్రుని సాలెగూడులా మరియు గంధర్వసంగీతం యొక్క 


మాయలా, భైరవ సకారతత్త్వం అవాస్తవం మరియు ఏ ఆధ్యాత్మిక విలువా లేనిది || 


20. ధ్భానార్థం భ్రాంతబుద్రినామ్‌ క్రీయాడందిరవర్లినామ్‌ / 


కేవలం వృర్థితం పుంసాం వీకల్స నిహతాత్మ నామ్‌ // 


౧౦.సకార సాధనాలు మతిభ్రమించి తప్పుదోవ పట్టిన ఆలోచనలకి ఎర అయినటువంటివి లేదా లౌకిక 


చర్యల వైపు మొగ్గు చూపివి మరియు ధ్యానమార్గాన్ని అడ్డగించే ఆడంబర ఆచారాలు || 


11. తత్త్య తో న నవాత్మాసౌ శక్ణరాళిర్ల భైరవః / 


న దానా త్రిళిరా దేవో న చ శక్తత్రయాత్మ ఈ // 


౧౧. వాస్తవానికి భైరవతత్త్వ 


రూపాలు - ఇవేవీ కానే కాదు || 


౦ నవరూపాలు, ఒక అక్షరమాల, మూడు ప్రవాహాలు మరియు మూడు శక్తి 


12. నాదబిందుమూయో వావీ న చంద్రార్ధరిరోధకా / 


న బక్రక్రమసంభిన్సో న బ శక్తిస్తుయావకః // 


౧౨. భైరవతత్త్యం నాదం మరియు బిందు, అర్ధ్థచంద్రుడు, తీక్షణమైన సప్తచక్రాలు, శక్తిరూపాలు 


వీటన్నింటిలో గ్రహించబడేది కాదు || 


13. అవ్రబుట్ధిముతీనామ్‌ హీ ఎతా బలవిభీషీకాః / 


మాతృ మోదకవత్సర్వం వ్రవృత్తర్గముదాహృతం // 


౧౩. పైన భైరవరూపం గురించి చెప్పబడినవన్నీ తల్లి తన బిడ్డని తీపితో ప్రలోభపెట్టినట్టుగా - పిల్లలను 
భయపెట్టడానికి చెప్పే కధల్లా, ప్రజలను అపరిక్వతెలివితో ఆధ్యాత్మిక మార్గాన్ని అనుసరించడానికి ప్రేరపణ 


చేసేటివంటివి || 


14. దిక్కాలకలనోన్కుక్తా దేకోధ్ధేశావిశేషిణే / 


వృవదేస్టుముశక్సానావకథ్యా వరమ్యాభతః // 


౧౪. తుదకి భైరవస్థితి సమయం, స్థలం, దిశ, వీటన్నింటితో కొలవబడేది కాదు. ఒక ప్రత్యేక లక్షణం 


మరియు హోదాతో సూచించబడేది కాదు || 


15. అంతో న్యానుభవానందా ఎికల్ఫ్పో న్యుక్రగోబరా / 


యావస్రా భరితాకారా భైరవీ భైరవాత్మ నః // 


౧౫. ఒకరి మనసు మార్పులు మరియు ఆలోచనాప్రక్రియ నుండి విముక్తమైనప్పుడు అంతర్గత 
అవగాహన యొక్క ఆనందంతో అన్ని వైరుధ్యాల నుండి విముక్తమై సంపూర్ణత్వ స్థితితో, విశ్వానికే 


నివాసమైన బైరవిగా పిలవబడే భైరవుడి అత్మానుభవం కలుగుతుంది. 


16. తద్వవుస్తత్మ్య తో జ్రోాయం విమలం విశ్వవూరణం / 


వనం విధ వరే తల్లో ఈ వూజ్బః కళ్ళ తృవ్యతి // 


౧౬. అతడి స్వభావం యొక్క తత్త్వం అమిశ్రమమై విశ్వం అంతటా ఆవరించి ఉంటుంది. మహో న్నత 
యదార్ధం యుక్క తత్త్వం ఇది అయినప్పుడు ఎవరు ఆరాధనా వస్తువు మరియు ఎవరిని పూజల ద్వారా 


శాంతిపరచాలి? 


17. వవం విధా శైరవస్వ వరిగీయతే / 


సా వరా వరడూవేణ వరా దేవీ వ్రకీరితా // 


౧౭. ఈ విధంగా పరిపూర్ణం మరియు మహోన్నత రూపమైన దేవత అయిన పరాదేవి వలన ఆ విధంగా 


వివరింపబడ్డ భైరవుని సర్వోత్కృష్టతత్తం అవగతమవుతుంది || 


18. శక్తేళక్తేముతోర్భద్దుట్‌ అభేదః సర్వదా స్థీతః / 


అతస్తద్రర్భ ధర్మి త్వాత వరాశక్తు వరాల్మో నః // 


౧౮. శక్తి ఎలా అయితే శక్తిస్వరూపుడి నుండి వేరుగా లేదో, యదార్ధ ధర్మసమానమైన ఉత్కృష్ట శక్తి 


అయిన పరాశక్తి ధర్మస్వరూపుడైన భైరవుని నుంచి వేరుగా లేదు || 


29. న వహ్హేర్ధాహ్‌కా శక్తీల్హ. తిరక్తా ౨ిభావ్యుతే / 


కేవలమ్‌ జ్ఞానసత్తాయీోం ప్రొారంభోయం ప్రవేశనే // 


౧౯. ఎలా అయితే మండించే శక్తి మంట నుండి వేరు కాదో, పరాశక్తి భైరవుని నుండి వేరు కాదు. 


ప్రారంభంలో జ్ఞానప్రవేశం వైపు వేసే మొదటి అడుగుగా వేరుగా ఊహించబడుతుంది || 


20. శక్త వ్ధూప్రవిషప్టనృ' నిర్విభాగేన భావనా / 
తదానొ శివడూవీ న్యాజ్చెవీ ముఖమివోబ్యతే // 


౨౦. శక్తి స్థితిని పొందినవారు అవిభాజ్యమైన శివుని గుర్తించగలుగుతారు. అప్పుడు వారే శివరూప 


సమానులై ఉంటారు. అందుకే శక్తియే శివరూపమని చెప్పబడినది. 


21. యథాలకేన దవన కరణార్భా స్కస్ట బ/ 
జ్ఞాయతే దిగ్సిభాగాది తద్దబ్బ కా చిరూ వ్రీయ // 


౨౧. ఓ నిర్మలా! దశ, దిశ మరియు రూపం ఎలా అయితే కొవ్వొత్తి మంట లేదా సూర్యకిరణాల నుండి 


వెల్లడి అవుతాయో, అలాగే శక్తి మాధ్యమం ద్వారా శివుడు గోచరిస్తాడు || 


22. శ్రీ దేవ్యు వాద 
దేవదేవ త్రికూలాఢ కపాలకృ తభూవణా / 


దిర్రైళకాలభూన్యయోా బ వృవదేశవివ్యితా // 


౨౨. దేవి చెప్తున్నది: త్రిశూలధారీ, కపాలభూషణుడైన ఓ దేవదేవా! కాల, దేశ, దిశలతో సంబంధం లేనిది 


మరియు విలక్షణమైన ఆ స్టెతిని గురించి చెప్పండి || 


23. యవ భంతాకారా ఖజరవస్తోవలభ్యతే / 
కెరూవొయైర్ము ఖమ తస్ప వరా దేవి కథం భవేత్‌ / 


యథా సవమ్యుగవామ్‌ వేద్య తథా మే భ్రూపహ్‌ భైరవ // 


౨౩. ఓ భైరవా! నేను పూర్తిగా తెలుసుకునేట్టు చెప్పండి, సంపూర్ణ భైరవ స్థితిని ఏ విధంగా 


సాధించవచ్చు? మహోన్నత శక్తి పరాదేవి ఏ విధంగా బైరవస్వరూపం అయ్యింది? || 


24. లీ భైరన ఉవాచ / 
ఊరే త్రాణో హృధో జీవో విస్తూత్మా వరోబ్బ్చ రోల్‌ | 
ఉల్ప త్రిద్వ తియ్మోనో భరణాద్భ రత సత || 
ఒకటో ధారణ 
౫. భైరవుడు చెప్తున్నాడు: 
ఉచ్భాసానికి తర్వాత నిశ్వాసానికి ముందు సమయంలో (ప్రాణ మరియు అపాన ఉత్పత్తి బిందువుల 


వద్ద) మనసు ఏకాగ్రం చేస్తే విసర్గమైన పరమప్రాప్తి అనుభూతి ఉదయిస్తుంది || 


25. మురుతోన్రర్భ పార్వావీ వియద్భుగ్భా నివర్లనాత్‌/ 
ఖైరవ్వా థైంవన్ఫీత్లమ్‌ ఖైరవ౨ి వ్యజ్బతే వపుః // 
రెండో ధారణ 
౨౫. ఉచ్చ్వాస నిశ్వాసాలు మరలే బిందువుల వద్ద నియంత్రించినప్పుడు భైరవి నుండి వేరు కాని భైరవ 


తత్త్వం వ్యక్తమవుతుంది || 


26. న వ్రజోన్‌ న వికేబ్‌ చక్రిల్‌ ముడుద్రూపా వికానీతే / 
నిర్వికల్ప తయా మధ తయా భైరవడూవతా // 
మూడో ధారణ 
౨౬. శక్తి ప్రాణవాయువు రూపంలో నిలకడగా ఉండి ఎటువైపూ వేగంగా కదలనప్పుడు మధ్యలో నిర్వికల్ప 


స్టితి ద్వారా బైరవరూపం అనుభవమవుతుంది || 


27. కుంభితా రేబితా వావీ వూరంతా వా యదా భవేత్‌ / 
తదనే శాంతనామానా శక్తా శాగః వ్రకాశతే // 
నాలుగో ధారణ 
౨౭. రేచకం (నిశ్వాసం) తరువాత కుంభకం (ఉచ్చ్వాసం తరువాత) మొదలయ్యే బిందువు వద్ద శాంతి 


అనబడే భబైరవచైతన్యం ద్వారా శాంత అనబడే శక్తి ప్రకాశితమవుతుంది || 


28. ఆమూలలత్తి రణాభాసాం సూక్ష్మ త్ఫూ క్ష తరాల కం / 
బింతయేత్తాం ద్విషట్కాంతే శ్చాచ్యుంతీం భైరవోదయః // 
వదన ధారణ 
౨౮. సూర్యకిరణాల వలే మూలం నుండి ఉత్పన్నమై క్రమంగా సూక్కాతి సూక్ష్మం అయ్యి శిరోతలం వద్ద 


విలీనం అయ్యే శక్తిని ధారణ చేసినప్పుడు భైరవస్థితి ఉదయిస్తుంది || 


ను 
మ్‌ 
కు 


29. ఉద్రద్బానీం తడత్రూపాం వ్రతిదక్రం క్రమాత్రమం / 
ఉజ్ఞ్య ౦ ముస్టేత్రయం యావత్తావద్‌ అంతే మహోదయ // 
ఆరో ధారణ 
౨౯. మెరుపు వలే ఒక దాని తర్వాత ఇంకో చక్రం ద్వారా ప్రసరించి సహస్రారం చేరే శక్తిని ధ్యానం 


చేసినప్పుడు అద్భుతమైన భైరవ రూపం ఉదయిస్తుంది || 


30. క్రమాద్యాదశకం సమ్మగ ద్యాదశాక్షరభేదితమ్‌ / 
ఖూలనసూక్క వంస్థత్యా ముక్తా ముక్తా థతు లెవః // 
వీడో ధారణ 
౩౦. పన్నెండు కేంద్రాలు ఒక దాని తరువాత ఒకటి వాటికి సంబంధించిన అక్షరాల ద్వారా దాటాలి. ఆ 


విధంగా స్థూలం తరువాత సూక్ష్మం ఒక్కొక్కటిగా విముక్తమై చివరకి కుండలిని శివం అవుతుంది || 


31. తయీపూర్ణ కు యూర్రాంతం భంక్వా భ్రూకేవనీతునా / 
నిర్వికల్పం మను కృత్వా సర్యోధ్వే సర్వగోధము // 
ఎనిమిదో ధారణ 
౩౧. అప్పుడు మనస్సు రెండు కనుబి మ్మల మధ్య వంతెనను దాటి శిరః కొనను నిండి అన్ని ద్విధాకణ 


ఆలోచనా ప్రవృత్తులను దాటి సర్వవ్యాపితమవుతుంది || 


32. ఛిఖివ్మక్షొల్సి త్రాడూపైర్భ ండల్లైః కూన్యపన్స కమ్‌ / 
ధ్యాయాతోనుత్తరే శూన్చే ప్రవేళో హృదయే భవేత్‌ // 
తొమ్మిదో ధారణ 
౩౨. నెమలి యొక్క ఐదు రంగుల వృత్తాల వలే ఐదు శూన్యాలపై ధ్యానం చెయ్యాలి. వాటిని అనుసరిస్తూ 


చివరికి మూలశూన్యమైన హృదయాన్ని చేరవచ్చు. 


33. ఈద్భ కేన క్రమేణన యత్ర కుత్రావీ చింతనా / 
శూన్చే కుడ్గే వరే పాత్రే స్వయం లీనా వరప్రదా // 
వదో ధారణ 
౩౩. ఈ విధంగా ఎక్కడైతే శూన్యంపై గానీ, ఒక వస్తువుపై గానీ, ఒక అద్భుతమైన వ్యక్తిపై గానీ, 
జాగూరుకతో కూడిన అవగాహన ఉంటుందో అక్కడ క్రమంగా స్వయంశోషణ అనే వరం 


ప్రసాదింపబడుతుంది || 


34. కపాలాంతర్శ నో న్యస్వ తిన్షర్భీ లితలోబనః / 
క్రమేణ మననో దార్హ్రాత్రక్షయేత్రప్పుయుత్తమం // 
వదకొండో ధారణ 
౩౪. కళ్ళు మూసుకుని శిరశిఖరంపై అంతఃదృష్టిని నిలిపి క్రమంగా మనసును స్టిరీకరించి లక్ష్యం వైపు 


నడిపితే అంతా స్పష్టమవుతుంది || 


35. మధ్యనాడీ మదధ్భసంస్ధా బిససూత్రాభడూవయోా / 
ధ్యాతంతర్యో యయా దేవ్యా తయా దేవః వ్రకాశతే // 
వన్సెండో ధారణ 
౩౫. శరీరం యొక్క కేంద్ర అక్షం ఐన వెన్నెముకలో తామరతూడులా ఉండే మధ్యస్థ నాడి అయిన 


సుషుమ్నని ధ్యానం చేస్తే దేవి కృప వలన దివ్య స్వరూపం వెల్లడి అవుతుంది || 


36. కరరుద్ధదృగన్రుణ భ్రూభేదాధ్ర్యా రరోధనాత్‌ / 
దృష్టే బిందా క్రమాళ్లీనే తన్మ దే వరమా స్థితః // 
వదమూడో ధారణ 
౩౬. చేతులను ఉపయోగించి అన్ని శరీరద్వారాలను అడ్డుకుని, కనుబొమ్మల మధ్య దృష్టి కేంద్రీకరిస్తే ఆ 
బిందువు వద్ద ఉజ్జ్వల కాంతి కనిపిస్తుంది. క్రమంగా అందులో లీనమైనప్పుడు పరమోన్నత స్థితి 
కలుగుతుంది. 


37. ధామాథ్రఃకోముసంథూతసూక్ష్మా గ్ర తిలకాకృతిం / 
బిందుం శిఖాఛే హృదయే లయోన్రే ధ్యాయతో లయః // ( 
వధ్సా లుగో ధారణ 
౩౭. ఎపుడైనా ఒకరు ఫాలభాగంపై తిలక రూపంలో లేదా శిఖమూలం వద్ద బిందువులో సూక్ష్మ ప్రాణాన్ని 
ధ్యానిస్తే ఒక రకమైన ఆందోళన మరియు వణుకుకి లోనయి అందులో లీనమవ్వడం ద్వారా హృదయపు 


లోతుల్లో లయమవుతారు. 


38. అనాహతే పాత్రక్తోభ్బ శల్దో సర్మకుతే / 
శ్టుబ్రవ్మా ణే నిశాంతః వరం బ్రహ్మో దిగచ్బ్చ తి // 
వదివానో ధారణ 
౩౮. ఎవరైతే అనాహత చక్రంలో ప్రవహిస్తున్న నది వంటి శబ్దాన్ని వినడంలో ప్రవీణుడు అవుతారో అతడు 


బ్రహ్మయొక్క శబ్ద రూపమైన శబ్దబ్రహ్మ ద్వారా బ్రహ్మ జ్ఞానాన్ని పొందుతాడు || 


39. వ్రణవాదినముచ్చా రాత్స్ఫుతానే శూన్యభావనాత్‌ / 
ఛూన్యయా వరయా శక్త్యా ఛూన్యతామేతి శైరవి // 
వదవోరో ధారణ 
౩౯. ఓ భైరవి! ఎవరైతే దీర్ణకాలం పాటు శూన్యాన్ని ధ్యానిస్తూ ప్రణవాన్ని పరిపూర్ణంగా పునరుచ్చరిస్తారో 


వారికి శూన్యానుభవం లభించి సరో త్కృష్టం మరియు ఇంద్రియాతీతం అయిన శక్తి ప్రాప్తిస్తుంది || 


40. యస్య కన్వావీ వరస ప్లూర్ధాంతావనుభావయేత్‌ / 
చూనయా చూనభూతోనొ శూన్మాకారః వుమూన్ఫవేత్‌ // ( 
వదివాదో ధారణ 
౪౦. ఎవరైతే ప్రణవం యొక్క అన్ని మంత్రాలను లేదా అక్షరాలను మొదటి నుండి చివరి వరకూ 


శూన్యభావంతో ధ్యానిస్తారో ఆ సాధకుడు అదే శూన్యధ్యానం ద్వారా శూన్యానుభవం పొందుతాడు || 


ట్‌ 
Fat 


sar, 
or 


41. తంత్రాదివాద్యశల్హోము దీర్థేషు తమూసంస్థితే / 
అనన్యబేత్తా వ్రయన్రే వరవ్చోమువవుర్భ వేత్‌ // 
వద్ధెనిమిదో ధారణ 
౪౧. తీగ వాయు మరియు ఇతర వాద్యాల దీర్హకాల అంతః శబ్దాలపై ఏకదిశాత్మక అవగాహన 


ఏర్పడుతుందో అప్పుడు క్రమంగా సర్వశ్రేష్టమైన స్థితి సిద్ధిస్తుంది || 


42. విందమంత్రస్పు సర్వస్వ స్థూలవ్యర్థక్రమేణ / 
అర్టైందుబభిందునాదాత్రు శూన్చోబ్చ రాద్భృ వేబ్సి వః // 
వంత్మి దో ధారణ 
౪౨. బీజమంత్రాక్షరాలను వరుసగా పునరుచ్చరిస్తూ ఒక్కో శబ్దం యొక్క శూన్యంపై ధ్యానించడం ద్వారా 


ఒకరు శివస్వరూపమౌతారు || 


43. నిజదేవా సర్వదిక్కం యముగావద్భా వయేద్ది యత / 
నిర్వికల్పమననుస్క వియత్సర్వం ప్రవర్తతే // 
ఇరవయ్యా ధారణ 
౪౩. దేహంలో అన్ని దిశలనూ ఏక కాలంలో శూన్యహితం చెయ్యాలి. అప్పుడు మనసు కూడా ఆలోచనా 


విముక్తమై నిర్వికల్ప స్థితిలో మునిగిపోతుంది || 


44. వృష్ణళూన్యం మూలకూన్యం యుగావద్భావయేచ్చ యః / 
శరీరనిరవే.క్షీణ్చా శ్తా చూన్యమయనా భవేత్‌ // 
ఇర్లవైఒకటో ధారణ 
౪౪. ఎవరు వెన్నెముక యొక్క శూన్యస్థానంపై మరియు మూలాధారంపై ఏకకాలంలో ధ్యానం చేస్తారో 


వారు శరీరరహిత శక్తి వలన వికల్పస్టితి పొందుతారు || 


45. వృష్ణళూన్యం మూలశూన్యం హవృచ్చూన్యం భావయేత్భిరం / 
యముగవన్చి ర్వికల్ప త్వాన్సి ర్వికల్పో తదయనుతః // 
ఇరైరెండో ధారణ 
౪౫. సుషుమ్నపై, మూలాధారంపై మరియు హృదయశూన్యంపై ఏకకాలంలో నిలకడ అయిన ధ్యానం 


ద్వారా ఆలోచనారహిత నిర్వికల్పస్థితి పొందవచ్చు || 


46. తేనూదేశే చూన్యతైన క్షణమాత్రం విభావయేత్‌ / 
నిర్వికల్పం నిర్వికల్పో నిర్వికల్ప స్వయావభాక్‌ // 
ఇర్లవైమూడో ధారణ 
౪౬. క్షణమాత్రమైనా శరీరాన్ని శూన్యభావంతో ఆలోచనారహిత మనసుతో ధ్యానిస్తే నిర్వికల్పులై భైరవగా 


పిలవబడే నిర్వికల్పస్టితిని పొందుతారు || 


47. సర్వం దేహగతం ద్రవ్యం వియద్వ్యావ్రం చృుగేకణో/ 
విభావయేత్రతసుస్ఫ భావనా నా స్థిరా భవేత్‌ // 
ఇర్లవైనాలంగో ధారణ 
౪౭. ఓ మృగనయని! శరీర అంతరాళంలో వ్యాపించి ఉన్న అన్ని అంతః ఇంద్రియాలపై దృష్టి 


కేంద్రీకరించడం ద్వారా ఆలోచన స్థిరం అవుతుంది || 


48. దేహాంతరో తగ్విభాగం భిలిభూతం ౨ిచింతయత్‌ / 
న కీింబిదంతరే తన్ఫ ధ్వాయన్న ధ్యాయేయభాగ్భ వేత్‌ // 
ఇర్లవైఐదో ధారణ 
౪౮. శరీరం యొక్క చర్మంపై కేవలం భాగం లేదా విభజన, దాని లోపల ఏమీ లేదు అనే ఒక భావన 


ఉండాలి. ఈ విధంగా ధ్యానం చేస్తూ, అతడు శూన్యంగా మారతాడు || 


49. హృదయోకాళే నిలీణాక్షః వద్మ సంపుటమధ్య/ / 
అనన్వాచేత్తా సుభగే వరం నౌభాగ్యమాప్పు యాత్‌ // 
ఇర్లవైఆరో ధారణ 
౪౯. ఓ సౌభాగ్య మూర్తీ! ఎవరు కనులు మూసుకుని ఏకాగ్రతతో హృదయశూన్యంలోనున్న పద్మం 


మధ్యనున్న మంత్రంపై ధ్యానిస్తాడో, అతడు అత్యధిక ఆధ్యాత్మిక పరిపూర్ణత సాధిస్తాడు || 


50. సర్వతః స్వుళరీరస్క ద్వాదశాంతే మునోలయోత్‌ / 
ధృఢబుర్లేరు ఢీభూతః తత్స లక్షం ప్రవర్తతే / 
ఇర్లవైవిడో ధారణ 
౫౦. మనస్సు స్థిరమైన అవగాహన మరియు అభ్యాసం ద్వారా సహస్రారంలో విలినమైనప్పుడు ఒకరి 


శరీరంలో లక్ష్యం యొక్క నిజస్వభావం ఉదయిస్తుంది || 


51. యథా తథా యత్ర తత్ర ద్యాదళాంతే మను క్షీవేత్‌ / 
వ్రతిక్షణం క్షీణవృల్తేర్లై లక్షణం దినైర్భ వేత్‌ // 
ఇర్లవైఎనిమిదో ధారణ 
౫౧. మనస్సును మళ్ళీ మళ్ళీ సహస్రారం వద్దకు ఎప్పుడు సాధ్యమైతే అప్పుడు తీసుకురావడం వలన 


మనస్సు యొక్క ఒడిదుడుకులు ప్రతిరోజూ క్షీణించి ప్రతిక్షణం అద్భుతస్టితిగా మారుతుంది || 


52. కాలాగ్బి నా కాలవదాదుళితేన స్వుకం వురం / 
ఫ్లుష్షం ఎ౨బివ్రయదంతే శాంతాభాననుదా భవేత్‌ // 
ఇరవైతొమ్మి దో ధారణ 
౫౨. ఒకరు శరీరాన్ని కాలం నుండి ఉద్భవించే కాలాగ్నిలో మండించినట్టు ధ్యానిస్తే, చివరకు 


పరమశాంతిని అనుభవిస్తారు || 


53. వీవం వవ జగత్సర్వం దగ్ధం ధ్యాత్వా వికల్పతః / 
అనన్యబేతసు పుంసః వుంభావు వరమో భవేత్‌ // 
మువ్రు యో ధారణ 
౫౩. అదే విధంగా మొత్తం విశ్వం కాలాగ్నిలో మండుతున్నట్టు స్థిరమైన ఏకాగ్రతతో ధ్యానిస్తే అతడు 


భగవంతుడు అవుతాడు లేదా ఉత్కృష్ట మానవస్టితి పొందుతాడు || 


54. స్వదేహ్‌ జగతో వావీ సూక్ష్మ సూక్ళ తరాణే ద / 
తల్త్యాని యాని నిలయం ధ్యాత్వానే వృజ్బతే వరా // 
ముప్ఫై ఒకటో ధారణ 
౫౪. ఒకరి శరీరం, విశ్వం, తత్త్వం మరియు తన్మాత్రలపై (శబ్దం, స్పర్శ, రూపం, రసం మరియు గంధం - 


ఐదు కలిపి పంచ తన్మాత్రలు) సూక్ష్మం నుండి సూక్మాతిసూకం వరకు ధారణ చేస్తే అది సృష్టి 


మూలానికి దారితీస్తుంది || 


55. వీనాం చ దుర్భ లాం శక్తే ధ్యాత్వ ద్వాదళగోభరే / 
వ్రవిశ్చ హృదయే ధ్యాయన్యక్తు స్వాతంత్తమయాప్పు యాత్‌ // 
యుూప్పై రెండో ధారణ 
౫౫. స్థూలం మరియు బలహీనం అయిన శక్తిని పన్నెండు ఇంద్రియాలలో ధ్యానం చేసి (అ విధంగా శక్తిని 
సూక్ష్మం చేసి) ఒకరు హృదయాంతరాలలో ప్రవేశించి అక్కడ ధ్యానం చేస్తే మోక్షాన్ని పొంది 


విముక్తులవుతారు || 


56. భువనాధ్వాదిడూవేణ బిశ్రయేత్రముకళో'ఖిలం / 
స్థూలనసూక్ళ వంిస్థత్సా యవదనే మనోలయః // 
ముప్పై మూడో ధారణ 
౫౬. విశ్వం యొక్క స్టూల రూపం మరియు కాలం మరియు దిగంతాల ద్వారా దాని గతిపై ధ్యానిస్తే 
మనస్సు సూక్ష్మం మరియు అతిసూక్ష్మంలో లయమై వీటన్నింటికి అతీతమైన స్థితిలో చివరకి సంపూర్ణ 


చైతన్యంలో మునిగిపోతుంది || 


57. అస్తు సర్వస్వ విశ్వస్క వర్భథేషు సమనశ్రతః / 
అధ్వవ్రక్రీయయో తత్స ం వం ధృత్వా మహోదయ // 
ముప్పై నాలుగో ధారణ 
౫౭. ఈ పద్ధతి ద్వారా విశ్వం యొక్క అన్ని దిశలు మరియు అన్నింటికీ మూలమైన శివ తత్త్వం వరకు 


అన్ని అంశాలపై ధ్యానించాలి. ఆ విధంగా పరమోన్నత సత్యం అనుభవమవుతుంది || 


58. విళ్యమేతన్మ వోదేవి కూన్ఫభూతం ఎిబివ్రయేత్‌ / 
తల్రైవ చ మనో లీనం తతస్తల్టయభాజనం // 
ముష్ఫైవదో ధారణ 
౫౮. ఓ మహాదేవి! ఈ విశ్వాన్ని శూన్యం తప్ప వేరేది కాదని ధ్యానించాలి. ఈ విధంగా మనస్సును 


విలీనం చేయడం ద్వారా సంపూర్ణ లయ స్థితి అనుభవమవుతుంది || 


59. నుటాదిబాజనే దృష్ట భిల్తిస్తక్ష్యా ఎ౨నిక్షీవీత / 
తల్టయం తత్‌క్షణాధత్యా తభ్ర్టయోత్రన్మ యో భవేత్‌ // 
ముప్పై ఆరో ధారణ 
౫౯. ఘటం యొక్క వెలుపలి అంశాలని వదిలి ఘటాకాశంలో దృష్టి నిలపాలి. అప్పుడు ఘటస్వరూపం 


వదిలి మనస్సు ఆకాశంలో విలినమవుతుంది. ఆ లయం ద్వారా మనస్సు శూన్యంతో ఏకమవుతుంది || 


60. నిర్వృ.కగింభిల్పదిదేశే దృష్టిం ఎనికివ్‌త్‌ / 
ఎ౨లీనే మూనసో భావే వృత్తిక్షీణు ప్రజాయతే // 
మువ్రై ఏడో ధారణ 
౬౦. దృష్టిని ఒక వృక్షాలు, గిరులు మరియు గోడలు ఏమీ లేని మరియు మనసుకి స్పందించని ప్రదేశంపై 
నిలిపి ఆ ఖాళీని గమనిస్తే, మనస్సు యొక్క భావాలు అన్నీ నెమ్మదిగా కరిగిపోయి వృత్తిక్షీణ 


(ఆలోచనారహిత) స్థితి ఉదయిస్తుంది || 


61. ఉభయోర్భా చయేజ్ఞానే ధ్యాత్వా మధ్యం సమాశ్రయేత / 
యుగవద్చ ద్వయం తతా మధ్య తల్లో ౦ ప్రకాశతే // 
ముష్పైఎనిమిదో ధారణ 
౬౧. ఏవైనా రెండు వస్తువులపై దృష్టి కేంద్రీకరించి వాటి యొక్క జ్ఞానం పూర్తిగా వచ్చిన తర్వాత రెంటికీ 
మధ్య శూన్యంలో ఏకాగ్రత నిలిపి అదే సమయంలో రెండు వస్తువుల జ్ఞానాన్ని పూర్తిగా వదిలివేస్తే 


పూర్ణచైతన్యం ప్రకాశితమవుతుంది || 


62. భావే త్పక్తో నిదుద్దా బిత నైవ భావనాంతరం వ్రజేత్‌ / 
తదా తన్మ ధ్యభావేన వికాసత్సతి భావనా // 
మయుప్పైతమ్ముదో ధారణ 
౬౨. మనస్సును ఒకే వస్తువుపై వేరే వాటి స్పృహ లేకుండా ధారణ చేసి మనస్సును వేరే దిక్కుకి 
మరలకుండా చేసినప్పుడు లక్ష్యస్పృహ ఆత్మస్పృహలో కరిగిపోయి (వస్తువుతో స్వయం ఏకమై) 


విశ్వజనీనస్పృహ కలుగుతుంది || 


63. సర్వం దేహం బిన్మ యం హ్‌ జగద్వా వంభావయేత్‌ / 
౧ముగవన్ని ర్వికల్పేన మననా వరమోదయః // 
నలభయ్యా ధారణ 
౬౩. ఈ శరీరం మొత్తాన్ని, ఈ విశ్వం మొత్తాన్ని, ఏకకాలంలో చిన్మయం (భగవత్‌ చైతన్యం)గా భావిస్తే, 


సర్వోన్నత చైతన్యం ఉదయిస్తుంది || 


64. వాయుద్యయస్ప సంమట్టాదంతర్ల బహీరంతతోః / 
యాగీ సముత్త్య విజ్ఞాననముధమనభాజనం // 
నలభైఒకటో ధారణ 
౬౪. రెండు వాయువులు (ప్రాణ మరియు అపాన) లోపల కానీ బయట కానీ సంలీనం చెందే స్థానం 


(ప్రాణం ప్రారంభం మరియు అపానం చివర) వద్ద యోగి ఏకత్వాన్ని తెలుసుకునేందుకు అర్హుడవుతాడు || 


65. సర్వం జగల్స్వ దేహం వా న్యానందభంతం న్యరేత్‌ / 
యుగావన్స్వ మృుతేనైవ వరానందమూయో భవేత్‌ // 
నలభైరెండో ధారణ 
౬౫. ఒకరి శరీరం లేక ఈ విశ్వం మొత్తం స్వీయ ఆనందంతో నిండిపోయి (ఇప్పుడు నిండుతున్నట్టు 
కాకుండా, యుగపత్‌ = ఇప్పటికే నిండిపోయి ఉన్నట్టు) ఉన్నట్టు భావించాలి. ఆ ఆనందం నుండి 


బ్రహ్మానందం ఉదయిస్తుంది || 


66. కుహనేన వ్రయోగేన నధ్య వవ మృగేక్లణో / 
నముదేతి వుహానందో యన త్త్యం వ్రకాశతే // 
నలభైమూడో ధారణ 
౬౬. కుహన ప్రయోగాల (చక్కిలిగింతలు పెట్టేటటువంటి చేష్టలు) యొక్క మూలం అర్థమవడం వలన 


స్వీయచైతన్యం తద్వారా బ్రహ్మానందం కలుగుతుంది || 


67. సర్వశ్రోతోరిబంధేన త్రాణశళక్తొర్ల య శానైః / 
వీవీలస్ప ర్భృవేలాయాం వ్రయతే వరమం సుఖమ్‌ // 
నలభైనాలుగో ధారణ 
౬౭. అభిజ్ఞాభావాల ప్రవాహాలను ఆలోచనారహిత ప్రాణశక్తి ద్వారా నెమ్మదిగా పరిశీలిస్తే కుండలిని 
సుషుమ్న నుండి పైకి ఎగసినప్పుడు ఒక చీమ కింద నుండి పైకి పాకుతున్న భావన కలిగి చివరకి 


బ్రహ్మానందం కలుగుతుంది || 


68. వహ్హే ర్వివస్క ముద్దే తు బిత్రం సుఖమయం కీవ్‌త్‌ / 
కేవలం వాయుపూర్ణం వా న్య రానందేన యుజ్యతే // 
నలభైవఐదో ధారణ 
౬౮. మనస్సును సంకల్పం మరియు జ్ఞానం మధ్య కానీ, కామవాంఛ మరియు సంతుష్టిల మధ్య కానీ 
నిలుపగలగాలి. అప్పుడు శ్వాసని నిలువరిస్తే శక్తి మరియు శివ కలయిక ద్వారా పరమానందం 


ఉదయిస్తుంది || 


ష్‌; 


4. 
a 
స 


69. శక్తీసంగముసంకుట్రళక్తా వేశావసానికం / 


యత్సుఖిం బ్రహ్మా తల్లో స్వ తత్ఫుఖం స్వాక్ళముద్భతే // 


౬౯. కామంలో సమాగం జరుగుతున్నప్పుడు మరియు భాగస్వామి పూర్తి ఉద్రేకం చెందినప్పుడు ఆ 


ఉద్రేకానికి చివర ఇద్దరిలో నూ బ్రహ్మానందానికి సమానమైన ఆనందం కలుగుతుంది || 


70. లేహనామంథనాకొట్రా స్తేసుఖస్య' భరాత్మృతే / 


శక్షభావే వీ దేవి భవేదానందనంవువః // 


౭౦. ఓ దేవీ, భాగస్వామి పరోక్షంలోనూ చుంబనాలు మరియు ఆలింగానాల తీవ్ర స్మరణ మార్గం ద్వారా 


కూడా సమాధి స్థితికి సమానమైన స్తీ ఆనందాన్ని పొందవచ్చు || 


71. ఆనందే మవాతి ప్రావ ద్రష్హు వా బాంధవే బిరాత్‌ / 
ఆనందముధుతం ధ్యాత్వా తల్ల్టయసున్మ నా భవేత్‌ // 
నలభైఆరో ధారణ 
౭౧. లైంగిక చర్యలో ఆనందం పొందినప్పుడు కానీ, చాలా కాలం తర్వాత ప్రియమైన వ్యక్తిని కలిసిన 
ఆనందం పొందినప్పుడు కానీ ఆ ఆనందం ఎక్కడ నుండి వస్తుందో మనస్సుతో పూర్తి అవగాహనతో 


తెలుసుకుని అందులో విలీనం అవ్వడం ద్వారా సమాధి స్థితి పొందవచ్చు || 


72. జ్యపానక్ళ తోభ్రాసరనానందవిబ్బంభణాత్‌ / 
భావయోద్భ ర౦తావస్రాం మహానందస్రతో భవేత్‌ // 
నలభైవడో ధారణ 
౭౨. ఒక తీయనిపదార్ధం తిన్నప్పుడు, ఒక తీయనిరసం తాగినప్పుడు ఆ ఆనందకరమైన రుచితో నిండిన 


మనస్సులో విలీనమై ఆ ఆలోచన సంపూర్ణత స్థాయి చేరినప్పుడు మహానందంగా మారుతుంది || 


73. గీతాదివిషయాన్యా దాసమనిజ్హో కతాల్మ నః / 
యోగినస్రన్న యత్వేన మనోడూఢేస్తుదాత్మ నా // 
నలభైఎనిమిదో ధారణ 
౭౩. శ్రావ్యమైన గీతాల వంటి విషయాలను వింటూ అసమానమైన ఆనందంలో విలీనమైనప్పుడు యోగి 


మనసును దాటి సమాధి స్థితి చేరుకుంటాడు || 


74. యత్ర యత్ర మునస్తుష్ణీర్మ నన్లత్రైవ ధారయేత్‌ / 
తత్ర తత్ర వరానందస్వడూవం సంవ్రవర్హతే // 
నలబభైతొమ్మి దో ధారణ 
౭౪. ఎక్కడ అయితే మనసు సంతుష్టి చెందే అవకాశం ఉందో మనసుని అక్కడే కేంద్రీకరించాలి. సరిగ్గా 


అప్పుడు అటువంటి క్షణంలో పరమానందస్థితి అనుభవమవుతుంది || 


75. అనాగతాయాం నిద్రాయాం వ్రణప్టే బాహ్యగోదరే / 
సావస్ధా మనసా గచ్యూ వరాదేలీ వ్రకాళతే // 
యాభయ్య్బిన ధారణ 
౭౫. నిద్ర పూర్తిగా రాకుండా మరియు మెలకువ కోల్పోతున్నప్పుడు ఆ స్థితిని మనస్సుతో 


గమనించగలిగితే పూర్ణచైతన్యం ప్రకాశితమవుతుంది || 


76. తేజసా సూర్చదీపొదేోరాకాశే శబలీకృతే / 
దృష్టర్చి వేళయా త్రైన స్వాత్మ డూవం ప్రకాశతే // 
యాభ్రైఒకటవన ధారణ 
౭౬. ఆకాశం మొత్తం సూర్యుని సున్నితమైన వెలుగుతో నిండిన భావనపై ధారణ వల్ల కానీ ఒక గదిలో 
దీపం నుండి వచ్చే వెలుగుపై (మరి ఏ ఇతర ఆలోచనా లేకుండా) ధారణ వల్ల కానీ సమాధి స్థితి 


సంభవమవుతుంది || 


77. కరణ్కీజ్యా క్రోధనయాోా భ్రైరవ్యా లోలిహోనయో / 
శేదర్భా దృష్టీకాలో చద వరావాఘ్లీ ప్రకాశతే // 
యాభ్రెంండన ధారణ 
౭౭. కరణ్కిణీ (జ్ఞానసిద్ధి), క్రోధనీ (మంత్రసిద్ధి), భైరవి (మెలాపసిద్ధి), లేలిహాన (శాక్తసిద్ధి), ఖేచరీ 


(శాంభవసిద్ది) ముద్రలు సాధన చేసినప్పుడు పరమచైతన్యం ప్రకాశితమవుతుంది || 


78. మృద్యాననే న్ఫీజ్రైకేన హస్రవాదా నిరాశ్రయం / 
నిధాయ తత్తుసళ్లోన వరా పూర ముతిర్భ వేల్‌ / 
యాభాయూడవన ధారణ 
౭౮. ఒక సున్నితాసనంపై ఒకే పిరుదుపై చేతులు మరియు కాళ్ళు సడలించి కూర్చున్నప్పుడు 


స్వీయచైతన్యం విశ్వచైతన్యంగా మారుతుంది || 


79. ఉపవిళ్ళాసనే సమ్యక్‌ బాహూ కృత్వార్గకుణ్చ లౌ / 
కక్షవ్యోమ్సి మును కుర్వన్‌ శాముమూయోాతి తల్లాయాత్‌ // 
యాభైనాలంగన ధారణ 
౭౯. ఒక స్థిర ఆసనంలో కూర్చుని భుజాలను అర్థవృత్తాకారంలో చేసి బాహుమూలాలలో శూన్యాన్ని 


గమనిస్తే ఆ లయ వలన మనస్సు సమాధి స్థితిని పొందుతుంది || 


80. సూలడూవస్స్ఫు భావస్వ సట్టాం దృష్టిం నివొత్వ చ / 
అబిరేణ నిరాధారం చును కృత్వా శివం వ్రజోత్‌ // 
యాభ్రావదవ ధారణ 
౮౦. ఒక అందమైన రూపంపై దృష్టి నిలిపి అదే సమయంలో మరి ఇక ఏ చింతనా మనస్సులోకి 


రానియ్యకుండా చేసినప్పుడు శివస్టితి సాధ్యమవుతుంది || 


81. ముధ్యజివ్వా న్పా౦ంతాయన్వే మధ్యే నిక్షీవ్య బేతనాం / 
హోచ్చారం మనసా కుర్వంన్తుతః శాంతే వ్రలీయతే // 
యాభైఆరవ ధారణ 
౮౧. నాలుకను నోటిలోపల మధ్యలోనికి చేసి నోటిని పెదవులు తెరవకుండా విశాలం చేసి నాలుక మధ్యలో 
ఏకాగ్రత నిలిపి ఉచ్చ్వాస నిశ్వాసాలతో పాటూ “సో” మరియు “హం” అంతర్గతంగా జపిస్తే మనస్సు 


ప్రశాంతతలో లీనమవుతుంది || 


82. ఆననే శయనే స్వా నిరాధారం విబావయిన్‌ / 
స్వదేహం మనని క్షీణో క్షణాత్‌ క్షీణాయే భవేత్‌ // 
యోాభైవీడవన ధారణ 
౮౨. కూర్చుని కానీ శయనించి కానీ శరీరాన్ని నిరాధారంగా ఉన్నట్టు ధారణ చేసి ఆ చింతనను కొనసాగిస్తే 


ఇతర ఆలోచనలు క్షీణించి ఒక్క క్షణంలో భగవత్‌ చైతన్యం కలుగుతుంది || 


83. చలాననే స్థతస్మాథ శానైర్యా దేహదాలనాత్‌ / 
వ్రశాంతే మూననే భావే దేవి దిబ్మానుమూప్పు యోల్‌ // 
యాభ్రాఎనిమిదవ ధారణ 
౮౩. ఓ దేవీ, ఒక కదిలే ఆసనంలో కానీ శరీరాన్ని ఊగిసలాడిస్తూ కానీ కూర్చుని ఆ స్థితిలో మనస్సుని 


ధారణ చేసినప్పుడు మనస్సు ఆ స్థితిని విస్మరించి భగవత్‌ చైతన్యాన్ని చేరుతుంది || 


84. ఆకాళం ౨ఎమలం వళ్ళన్‌ కృత్వా దృష్టం నితంతరాం / 
గుభ్ధత్యా తతక్షణాద్రవి భైరవం చవురావ్లు )) యాత్‌ // 
యాభ్రాతమ్మి దవ ధారణ 
౮౪. ఓ దేవీ, నిర్మలమైన ఆకాశం(మేఘాలు కూడా నీలమైన ఆకాశం)పై తదేకంగా శరీరాన్ని కూడా 


కదపకుండా దృష్టిని కేంద్రీకరిస్తే యోగి భైరవ స్వరూపాన్ని పొందుతాడు || 


85. లీనం మూరి వియత్సర్వం భైరవత్సేన భావయేత్‌ / 
తల్పర్వం భైరవాకారతేజిన్రల్ల్య  నమావికేత్‌ // 
అరవయ్య్ణున ధారణ 
౮౫. శిరస్సు ఆకాశమంత విశాలమైనదిగానూ మరియు భైరవరూపంతో నిండి ఉన్నట్టుగానూ భావిస్తే 


యోగి భైరవ అవతారమైన అటువంటి ప్రకాశంలోకి ప్రవేశిస్తాడు || 


86. కింబిజ్ఞాతం ద్లాతదాయి బాహ్మలొకనుముః పునః / 
విక్యాది భైరవం డూవం జ్ఞాత్వా నంతప్రకాళంభ్బత్‌ // 
అర్లబెఒకటవ ధారణ 
౮౭. ద్వందజ్ఞానం వచ్చే స్థితి (జాగృదావస్థ), స్వాప్నికస్థితి, చివరిలో స్వప్నాలు లేని చీకటి స్థితి దాటిన 


తరువాత ఇవేవీ భైరవస్థితికి భిన్నమైనవి కావని తెలుసుకుని యోగి అనంతచైతన్యంలోకి ప్రవేశిస్తాడు || 


87. వివ మేవ దుర్చి శాయాం కృష్ణవశ్షాగమే బిరం / 
&ైమిరం భావయన్‌ డూవం భైరవం డూవమేవ్యతి // 
అర్లబరెండవు ధారణ 
౮౭. ఇదే విధంగా, ఒక చీకటి కృష్ణపక్షపు (చంద్రుడు లేనప్పుడు, పూర్తి చీకటి ఆవరించి ఉన్నప్పుడు) 


వర్షరాత్రిలో భైరవ తిమిరరూపం నర్తిస్తున్నట్టు భావిస్తే యోగి భెరవస్వరూపం పొందుతాడు || 


88. వవమేవ నిమీల్యాదా నేత్రే కృష్టాభమగ్రతః / 
వ్రసార్భ భైరవం డూవం భావయంన్తన్మ యో భవేత్‌ // 
అరమూడన ధారణ 
౮౮. నిమీలనేత్రాలతో లోపల కనిపించే చీకటిని భైరవ తిమిరరూపంగా భావించి ధారణ చేసి కన్నులు 
తెరచినప్పుడు కూడా అదే చీకటి (భైరవ తిమిరరూపం) కనిపించినప్పుడు యోగి ఆ రూపంతో 


ఏకమవుతాడు || 


89. యస కస్బేన్రియన్యావీ వ్యామాతాబ్బ్చ నిరోధతః / 
వ్రవిష్టన్కాద్దయే శూన్చే తల్రెవాత్మా వ్రకాళతే // 
అరబైనాలుగన ధారణ 
౮౯. శరీరంలోని ఏ అవయవం అయినా వేరే వస్తువుతో హఠాత్తుగా గానీ తనంతట తాను గానీ 


తగిలినప్పుడు యోగి ఆ ఆరంభానుభూతిపై ధారణ చేస్తే ఆత్మచైతన్యపు శూన్యంలోకి ప్రవేశిస్తాడు || 


90. అబిందుమువిసర్థం చ అకారం జవతో మహాన్‌ / 
ఉదేతి దేవి సహనా జ్ఞానౌదః వరమేళ్లలః // 
అరైవదవన ధారణ 
౯౦. ఓ దేవీ, మంత్రజపం చేసేటప్పుడు మంత్రంలో “విసర్గ” (“3౪), “బిందు” (“5౦”) లేకుండా 


జపించినప్పుడు జ్ఞానప్రవాహంతో నిండిన పరమేశ్వరప్రాప్తి ఉదయిస్తుంది || 


91. వ్యర్థస్ఫు సవిస్తరస్ప ఎసర్థాంతం బితిం కుడు / 
నిరాధారణ బిత్రేన స్పు లేద్య వ్యా సనాతనం // 
అర్లబైెఆరవ ధారణ 
౯౧. ఒక విసర్గ (౫) ఉన్న అక్షరాన్ని తీసుకుని అక్షరాన్ని వదిలి చివరిలో ఉన్న విసర్గపై ధారణ చేస్తే 


మనస్సు నిరాధారమై ఉనికి లేకుండా స్థాపించబడి పరబ్రహ్మని చేరుతుంది || 


92. వ్యోమాకారం స్వమాత్మా నం ధ్భాయేథ్రిగ్భి భరినావృతం / 
నిరాశ్రయా బితి శక్తా స్వడూవం దర్భయత్రదా // 
అర్లవైవిడవ ధారణ 
౯౨. శరీరాన్ని ఒక దిక్కులు కూడా లేని ఒక సంపూర్ణకూన్యతగా భావన చేస్తే మనస్సు నిరాధారమై శక్తి 


స్వరూపం వెల్లడి అవుతుంది || 


93. కిజ్సి దణ్ణం విభిద్భాదా తృక్లసూద్చాదినా తతో / 
తత్రైవ బేతనాం యుక్రవా భైరవే నిర్మలా గతిః // 
అరబైఎనిమిదవ ధారణ 
౯౩. మొదట శరీరంలో ఏదైనా ఒక అవయవాన్ని ఒక పదునైన సూదితో గుచ్చి తరువాత ఆ నెప్పిపై 


మనసుని కేంద్రీకరిస్తే ఎటువంటి అంతరాయం లేకుండా భైరవస్థితిని పొందవచ్చు || 


94. బిత్తాధ్భాథఃక్ళ తెరా ని ముమాథర్భా వాయేదితి / 
వికల్సా నాము భావేన వికల్లౌ డుడ్డుతో భవేత్‌ // 
అరబైతోమ్ము దవ ధారణ 
౯౪. మనస్సు, మేధస్సు మరియు అహంకారం మనలో లేనట్లు భావన చేస్తే, ఆ మూడు అంతః 
ఇంద్రియాల వృత్తులు ఆగిపోయి నిర్వికల్పస్థితి (వికల్పాలు లేని - ఆలోచనలు లేని) స్థితి 


సంభవిస్తుంది! | 


95. మూయో విమోహినీ నాము కలాయి కలనం స్థితం / 
ఇలత్సాదిధర్భం తత్త్యా నాం కలయన్నా వృథగ్భ వేత్‌ // 
డె 0౦౪వ ధారణ 
౯౫. ఒకరు మాయ అనే మోహం మనని భ్రాంతిలో ఉంచుతున్న దని, దానివలనే మనం 
పరిమితమవుతున్నామని భావించి, దాని నుంచి వేరుగా ధారణ చేస్తే ఈ ప్రాపంచిక అంశాలన్నిటి నుంచి 


విముక్తుడవుతాడు || 


96. యుగలీచ్చాం సముతృ న్నా మువలొక్ళ శముం నయేత్‌ / 
యత విన సముద్భూ త తతస్తుత్రైవ లీయతే // 
డబ్బ ఒకటవ ధారణ 
౯౬. మనస్సులో ఒక కోరిక ఏర్పడగానే అది మనలో ప్రవేశించి మరల వదిలి వెళ్ళేవరకు వేచి ఉండాలి. 
అది ఎక్కడ అయితే పుడుతుందో అక్కడే కరిగిపోతుంది. ఇది మనస్సు నిర్హచ్చాగా మారడానికి 


దోహదపడుతుంది || 


97. యదా తుమేచ్చా నోతృన్నా జ్ఞానం వా కస్తుదాన్నీ వై / 
తల్ల్య లోహం తథా భూతస్తల్లీనస్తన్మ నా భవేత్‌ // 
డట రండవ ధారణ 
౯౭. నేను కోరిక, జ్ఞానం మరియు వ్యక్తిగతం - ఇవేవీ కాదు. నేను ఆ మూడింటినుంచి వేరుగా ఉన్నాను. 


ఎవరైతే ఈ విధంగా భావన చేస్తారో అతడి చైతన్యం విశ్వచైతన్యంలో లీనమవుతుంది || 


98. ఇచ్చా యామథవా జ్ఞానే జాతే బిత్రం నివేశయత్‌ / 
ఆత్మా బుర్రా నాన్భబేతాన్రతన్రత్రా వ్రదర్భనం // 
డట్బై మూడవ ధారణ 
౯౮. ఒక కోరిక మనస్సులోనికి అడుగుపెడుతున్నప్పుడు మనస్సు జారిపోయే సమయంలో మన 


అవగాహన అంతా అక్కడ కేంద్రీకరిస్తే మన ఆత్మబుద్ది వల్ల సత్య తత్త్వదర్శనం కలుగుతుంది || 


99. నిర్గ) మిత్రం భావేజ్ఞానం నిరాధారం బ్రమాత్య కం / 
తత్స త కన్ఫబిన్నై తదోవంభావీ ఇవః ప్రియే // 
డట్ఫై నాలుగవ ధారణ 
౭౪. ఓ ప్రియా, లక్ష్య లేదా వస్తు జ్ఞానం - నిమిత్తం లేనిది, నిరాధారం మరియు భ్రమాత్మకం 


అయినటువంటిది. ఎవరైతే ఈ విధంగా భావన చేసి ధ్యానిస్తారో వారు శివస్వరూపులౌతారు || 


100. బిర సర్వదేహేము బిళేషో నాస్తే కుత్రబిత 
అతశ్చ తన్మ యం సర్వం భావయన్ఫ వజిఖైన్‌ // 
డటబ్బై ఐదవ ధారణ 
౧౦౦. అన్ని దేహాలలోనూ (పిపీలకం నుంచి బ్రహ్మ వరకు) ఏ విధమైన వైవిధ్యం లేకుండా చైతన్యం 
ఒక్కటే - ఎవరైతే అన్ని చేతనలూ సమానమని ధ్యానిస్తారో వారు ద్వంద్వం నుండి అద్వైతస్థితి అయిన 


పూర్ణచెతన్యం పొందుతారు || 


101. కాముక్రోధలోభమోహముదమాతృ ర్భగోబరో / 
బుద్ధిం నిస్తమితాం కృత్వా తత్తల్లో మవలివ్ళుతే // 
డట్ఫై ఆరవ ధారణ 
౧౦౧. కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు మనస్సులో కలిగే క్షణంలో యోగి అస్టిమితం 


చెందకుండా అవి ఎగసే స్థానం వద్ద మనస్సుని కేంద్రీకరిస్తే అతడికి పరమతత్త్వం బహిర్గతమవుతుంది || 


102. ఇంద్రజాలమయింం విశ్వం న్యన్రం వా బిత్రకర్మ వత్‌ / 
త్రమద్యా ధ్యాయతఃు సర్వం వ్రశ్చతస్ప నుఖోధమః // 
డటబ్బై విడవ ధారణ 
౧౦౨. ఈ విశ్వం అంతా ఈశ్వరునిచేత సృష్టించబడిన ఇంద్రజాలమని, చక్కగా గీయబడిన ఒక చిత్రమని 


లేదా ఈ విశ్వం ఎప్పుడూ చలిస్తూనే ఉంటుందని భావించి ధారణ చేసేవారికి బ్రహ్మానందం కలుగుతుంది || 


103. న బిత్తం నిక్షీవేూఖో న సుఖో వా వరిక్షీవత్‌ / 
టైరబి జ్ఞాయతాం మధ్యే కం తత్త్య యన శిప్పుతే // 
డట్లై ఎనిమిదవ ధారణ 
౧౦౩. ఓ భైరవీ, మనస్సు దుఃఖంలో కానీ సుఖంలో కానీ మునిగిపోకూడదు. సరిగా రెంటికీ మధ్య 


మనస్సుని నిలపాలి. అప్పుడే తత్త్వదర్శనం కలుగుతుంది || 


104. విహాయ నిజదోవాస్టాం నర్గత్రాన్మీ తి భావయన్‌ / 
దృఢోన మనసా దృష్ట్యా నాన్వేజీడ్యా సుఖీ భవేత్‌ // 
డబ్రై తమ్మి దన ధారణ 
౧౦౪. శరీరం మాత్రమే నేను అని భావించకుండా నేను అంతటా నిండి ఉన్నానని ఏక దిశాత్మక భావనతో 


ధారణ చేస్తే బ్రహ్మానందం కలుగుతుంది || 


105. మటాదా యచ్చ విజ్ఞానమిచ్చా ద్భం వా ముమాథలే / 
వైన సర్వగతం జాతం భావయన్ని తి నర్హ్యగ // 
ఎనభయ్యన ధారణ 
౧౦౫. ఒక ఘటాన్ని చూసినప్పుడు ఆ ఘటం మన ఆలోచనలో లేదు. ఆ ఘటం అక్కడ ఉన్నప్పుడు 
మాత్రమే మనలో ఆలోచన, అవగాహన కలుగుతుంది. అంటే ఆ ఘటం మన ఆలోచనలోనే కాకుండా 
ఎక్కడైనా ఉంటుంది. అంటే మన స్వీయచైతన్యమే విశ్వచైతన్యం. ఈ విధంగా భావన చేసేవారి జ్ఞానం 


విశ్వవ్యాప్తం అవుతుంది || 


106. గ్రాహ్మోగ్రాహకసంబవిల్తిః సామాన్నా సర్వదేహినాం / 
యోగినాం తు వికేషో'యం సంబంధే నావధానతా // 
౧౦౬. వస్తు మరియు విషయ జ్ఞానాలు ప్రతిఒక్కరిలో నూ సమానంగా ఉంటాయి. యోగులు మాత్రం 


వీరందరికీ భిన్నంగా విషయ వస్తు సంబంధంలో సావధానత కలిగి ఉంటారు || 


107. స్వువదన్యశరీరేవి సంవిత్రిమునుభావయేత్‌ / 
అవుక్షాం స్వశరీరస్త ల్ఫేక్త్యా వ్యావీ టినైర్భ వేత // 
ఎన్నభైఒకటవ ధారణ 
౧౦౭. మనపట్ల స్పృహ ఉన్నట్లే ఇతర అన్ని జీవుల పట్ల అదే స్పృహ ఉండాలి. అప్పుడు స్వయంపై ఆపేక్ష 


నెమ్మదిగా ప్రతోరోజూ విశ్వవ్యాప్తంగా మారుతుంది || 


108. నిరాధారం మను కృత్యా వికల్పాన్న వికల్ప యత / 
తదాత్మా వరమాత్మ తే భైరవో మృగలొబనే / 
ఎన్వభైరెండవ ధారణ 
౧౦౮. ఓ మృగనయనీ, మనస్సు ఒక వృత్తిపైకి మరలుతున్నప్పుడు మనస్సు ఉనికికి ఎటువంటి 
ఎటువంటి అవకాశం ఇవ్వనప్పుడు (వికల్పాలని వికల్పం చేయాలి) స్వయం పరమాత్మగా మారి 


భైరవచైతన్యం కలుగుతుంది || 


109. నర్గజ్ఞః నర్గ్వ కర్ణా ల స్యావకు వరమేళ్స్వరు / 
స ఎవావాం శైవధర్శ ఇతి దార్హ్రాద్భ వేబ్సి తః // 
ఎనభ్రైయూడన ధారణ 
౧౦౯. పరమేశ్వరుడు సర్వజ్ఞుడు, సర్వకర్త మరియు సర్వవ్యాపి అనే అవగాహనపై భావన నిలిపి అదే 


భావనని స్వయంపైకి మరల్చి ఆ ఆలోచనని దృఢం చేసినప్పుడు ఒకరు శివసమానులౌతారు || 


110. బజలస్ఫువోర్మ యీ నహ్హేర్ధ్యా లాభణ్ణా: ప్రభా రమే / 
మమైవ భైరవస్తైతా విళ్వ భట్ల విభేదతా // 
ఎన్నభైనాలంగవ ధారణ 
౧౧౦. అలలు ఎలా నీటితో ఒకటిగా ఉంటాయో, జ్వాలలు అగ్నితో ఎలా ఒకటిగా ఉంటాయో, కిరణాలు 
ఎలా సూర్యునితో ఒకటిగా ఉంటాయో, అన్ని విశ్వతరంగాలు భైరవ సమానమైన నా నుండి వేరు కావు 


అని ధ్యానించాలి || 


111. ట్రాంత్వా బ్రాంత్వా శరీరేణ త్వంతం భువి వొతనాత్‌ / 
కోభచక్రివిరామణ వరా సంజాయతే దశా // 
ఎన్నభైవదన ధారణ 
౧౧౧. ఆగకుండా చాలా సమయం పాటు శరీరం పూర్తిగా అలసిపోయేవరకు నడిచి అక్కడే భూమిపై ఏ 
మాత్రం కదలకుండా విశ్రమిస్తే సరిగ్గా శరీరం యొక్క అలసట, ఆందోళన అంతమయ్యే సమయాన యోగి 


సమాధి స్థితి చేరుకుంటాడు || 


112. ఆధారోష థవాళ్తా, 'జ్ఞానాబిత్రలయేన వా / 
జాతశళక్తేసమూవేశకోభాథే భైరవం వపుః // 
ఎన్నభైఆరవ ధారణ 
౧౧౨. జిజ్ఞాస ఉండి అశక్తి, అజ్ఞానం వల్ల తెలుసుకోలేని స్థితిలో మనస్సు ఉన్నప్పుడు ఆ జిజ్ఞాసపై 


ధ్యానిస్తే ఆ శక్తి అంతర్గత శూన్యంవైపు మరలి భైరవచైతన్యం ఉదయిస్తుంది || 


113. సంప్రదాయమిమం దేవి శృణు సమ్యృగ్వదామ్వూహాం / 
కైవల్భం జాయతే నద్భో నేత్రయో న్రఖ్రమాత్రయో: // 
ఎనభైవీడవ ధారణ 
౧౧౩. ఓ దేవీ, ఈ రహస్యతంత్రాన్ని నీకు స్పష్టంగా, సంపూర్ణంగా వివరిస్తున్నాను. కనులు తెరిచి ఎటూ 


చూడకుండా కనురెప్పలు మూయకుండా కనులు స్టిరంగా ఉంచగలిగితే కైవల్యం చేరుకోవచ్చు || 


114. సంకోచం క్ల్లయో కృత్వా హృధోద్యారే తథైవ చ / 
అనచ్చమమహలం ధ్యాయాన్విచేద్దువ్మా నునాతనం // 
ఎనభైఎనిమిదవ ధారణ 
౧౧౪. చేతివేళ్ళతో చెవులు మూసుకుని పురీషనాళాన్ని ఊపిరి ద్వారా సంకోచించి (మూసివేసి) అచ్చు 


లేదా హల్లు కాని పలకలేని అంతర్గత శబ్దాన్ని వింటూ ఉంటే అనాది అయిన బ్రహ్మని చేరుకోవచ్చు || 


115. కూపాోదికో మువాగర్లే స్థేత్యోవరి నిరక్షణాత్‌ / 
అవికల్స మతే సమ్ముక సద్భాళ్సి తలయః స్ఫుటం // 
ఎనభైతోమ్మి దన ధారణ 
౧౧౫. ఒక లోతైన నూతిపై నిల్చుని తదేకంగా ఆ అగాథంలోకి చూస్తూ మనస్సులోకి వేరే ఏ ఆలోచనా 


రానియ్యకుండా ఉంటే మనస్సు ఒక్కసారిగా అవికల్పమై (వృత్తిక్షీణమై) సమాధి చేరుతుంది || 


116. యత్ర యత్ర మనో యాతి బావ్ఫూ వాభ్బథ్రరోవి వా / 
తత్ర తత్ర ఇవావ్ధా వ్మావకత్యాత్మ్య యోస్పతి / 
లొంబ్రైయ్యన ధారణ 
౧౧౬. మనస్సుని నిరోధించకుండా బాహ్య మరియు అంతః ప్రపంచంపై వదిలివేస్తే అంతటా శివ స్థితి 


మాత్రమే వ్యాపించి ఉన్నదని అర్థమవుతుంది || 


117. యత్ర యాత్రాకమూర్లేణ చైతన్యం వృ్యజ్యతే విభో / 
తస తన్మా త్రధన్మి త్వాబ్చి వ్లియాద్భ రితాతల్మ తా // 
తొంభైజకటవ ధారణ 
౧౧౭. బాహ్యేంద్రియాల ద్వారా జ్ఞానం కలిగినప్పుడు అది భగవత్‌ చైతన్యం తప్ప వేరేదీ కాదని భావించి ఆ 


స్పృహలో పూర్తిగా మునిగినప్పుడు ఒకరు భైరవ స్వరూపులౌతారు || 


228. కుతాధ్యాన్రే భయ శోకో గహ్వారే వా రణాధ్ర్రుతే / 
కుతూహలో కుధాద్భానే బ్రహ్మ నత్తా సమీవగా // 
తలొంభైరెండవ ధారణ 
౧౧౮. తుమ్ము ప్రారంభంలో కానీ చివరిలో కానీ, విపరీతమైన భయం కలిగినప్పుడు కానీ, 
శోకసమయంలో కానీ, గహ్వరం వద్ద కానీ, యుద్ధం నుండి పారిపోతున్నప్పుడు కానీ, విపరీతమైన 


జిజ్ఞాస కలిగినప్పుడు కానీ, ఆకలి ప్రారంభంలో కానీ, చివరిలో కానీ, బ్రహ్మస్థితికి దగ్గరగా ఉంటాము || 


119. వస్తుషు స్మ ర్భమాణషు దృష్టీ దేశే మనస్త. జోత్‌ / 
స్వుశరీరం నిరాధారం కృత్యా వ్రసరతి ప్రభు // 
తొంథైమూడవ ధారణ 
౧౧౯. ఒక ఎప్పుడో జరిగిపోయిన సంఘటన జ్ఞప్తికి వచ్చినప్పుడు ఆ స్థితిలో పూర్తిగా ప్రవేశిస్తే ఇక్కడి 


శరీరం నిరాధారమై (ఒక బభ్రాంతిగా మాత్రమే మిగిలి) ఆ క్షణంలో దైవచైతన్యం కలుగుతుంది || 


220. త్వబిద్వన్తుని వినన శాన్రైర సం నివరయేత్‌ / 
తేజ్ఞానం బిత్రసవహూతం దేవి శూన్మాలయ భోవేత్‌ // 
తొభ్రైనాలుగవ ధారణ 
౧౨౦. ఓ దేవీ, ఒక వస్తువుపై తదేక దృష్టి నిలిపి కొద్ది కొద్దిగా దృష్టిని మరియు వస్తుజ్ఞానాన్ని మనస్సుతో 


పాటూ వెనక్కి మరల్ప్చుకుంటే భగవత్ఫూన్యంలోకి ప్రవేశించవచ్చు || 


121. భక్తు ద్రేకాద్వి రక్తస్స యోదృళీ జాయతే మతి / 
సా శక్తా శాంకరీ నిత్సం భావయేత్తాం తతః ఇమ // 
తొంభైవదవ ధారణ 
౧౨౧. భక్తి ఉద్రేకం బాగా ఎక్కువై ఇతర విషయాల పట్ల విరక్తి (వైరాగ్యం) చెందిన స్థితిలో చైతన్యం అంతా 


భగవత్‌ శక్తిగా మారి ఒకరు శివ స్వరూపులాౌతారు || 


122. వస్తు ంతోరే వేద్భమానే శనైర్వన్తుషు శూన్యతా / 
తామేవ వునసా ధ్యాత్వా విదితోవి ప్రశామ్యతి // 

తొంభైఆరవ ధారణ 

౧౨౨. ఒక వస్తువుని కానీ, ఒక విషయాన్ని కానీ గ్రహించినప్పుడు అది కాకుండా ముందరి విషయాన్ని 


గ్రహించడానికి ప్రయత్నిస్తే గ్రహించడం అనేది మాయమై శూన్యం మిగిలి ప్రశాంతత కలుగుతుంది || 


123. కించిజ్ఞర్మా స్మృతా శుద్ధిః సాశుద్ధిః శంభుదర్భనే / 
న సుబ్హాశుబిస్తస్కాని ర్వికల్పః సుఖీ భవేత్‌ // 
తొభ్రైవిడవ ధారణ 
౧౨౩. కొంచెం జ్ఞానం ఉన్నవారు ఏదైతే పవిత్రమని భావిస్తారో శైవాన్ని దర్శించినవారికి అది పవిత్రమూ 


కాదు. అపవిత్రమూ కాదు. పరమానందం పొందగలిగే నిర్వికల్ప స్టితి ఒక్కటే పరమ పవిత్రమైనది || 


224. సర్వత్ర బైరవో భావః నొామూన్ఫేవ్వవీ గోచర / 
న చ తద్యాతిరేకేణ వరోస్తీత్సద్వయా ౧ / 
తొంభబైఎనిమిదవ ధారణ 
౧౨౪. సామాన్యులలో కూడా అన్ని విషయాలలో (వారి దైనందిన వ్యవహారాలలో కూడా) భైరవ భావం 
గోచరిస్తుంటుంది. దానికి వ్యతిరేకమైనది లోకంలో ఏదీ లేదు అనే భావనతో ఉన్నప్పుడు ద్వైతం నశించి 


అద్వైత గతి ప్రాప్తిస్తుంది || 


225. నము శాల్రౌ చ మిత్రోచ నమో మూనావమానయో: / 
బ్రహ్మ ణః వరిపూర్ణత్యా దితి జ్ఞాత్వా సుఖ్‌ భవేత్‌ // 
తొంభైతొమ్మి దవ ధారణ 
౧౨౫. ఎవరైతే శత్రువులను మరియు మిత్రులను, మానమును మరియు అవమానమును బ్రహ్మ చేత 


పరిపూర్ణమని గ్రహించి విడివిడిగా భావించరో వారు పరమానందం పొందుతారు || 


126. న ద్వేవం భావయేత్మా వ న రాగం భావయేత్స బిత / 
రాగద్వవషవినిడ్ము కొ మధ్దే ట్రహ్మ వ్రసర్పతి // 
శూరవధారణ 


౧౨౬. ఎవరైతే రాగద్వేషాల పట్ల బంధంతో కానీ నిర్లిప్తంగా కానీ ఉండరో వారికి మధ్యేమార్గాన బ్రహ్మోదయం 


కలుగుతుంది || 
127. యదవేద్యం యదగ్రావ్యాం యచ్చూన్యం యదభావగం / 
తత్పర్వం భైరవం భావ్యం తదనే బోధసంభోవః // 
నశూబజకటవ ధారణ 


౧౨౭. ఎవరైతే వస్తుగతం కానిది, గ్రహింపబడలేనిది, శూన్యమైనది మరియు అభావమైనది భైరవమని 


ధ్యానిస్తారో, వారికి జ్ఞానోదయం కలుగుతుంది || 


128. నిల్వే నిరాశ్రయే శూన్చే వ్యావకే తలనొజ్ఞుతే / 
బాహ్మూకాళే మనః కృత్వా నిరాకాశం నుమూవిశేత // 
యూటరెండవు ధారణ 
౧౨౮. నిత్యమూ, నిరాశ్రయమూ, శూన్యమూ, సర్వవ్యాపకమూ, గ్రహింపబడలేనిది అయిన బాహ్య 
ఆకాశంపై ధ్యానం చేస్తూ ఉంటే బాహ్యాకాశ పరిధిని దాటిన భగవతైతన్యం అయిన ఆకాశంలో 


ప్రవేశించవచ్చు || 


229. యత్ర యత్ర మనో యాతి తల్తల్తేవైన తత్‌క్షణాం / 
వంతృజ్యానవస్థుత్సా నిన్రార్లూస్తుతో భవేత్‌ // 
యూటమూడవ ధారణ 
౧౨౯. మనస్సులో ఒక విషయం గురించి అలోచన వచ్చినప్పుడు మనస్సుని దానిపై నిలవనీయకుండా 
వేరే ఆలోచన మీదకు మరలుస్తూ పొతే, మనస్సు నిరాధారమై యోగి వృత్తిక్షీణ స్థితి అయిన 


నిర్వికల్పస్థెతి చేరుకుంటాడు || 


130.  భియా సర్వం రవయతి సర్వగో వ్యావకోఖిలో / 
ఇతి భైరవళభ్రస సంతతోచ్చా రణాబ్బ్సి వః / 
శూటనాలంగవ ధారణ 
౧౩౦. భైరవ అనే పదానికి అర్ధం - 
భ = భయం, ర = అరిచినప్పుడు, తక వచ్చేవాడు, సర్వవాపి = అన్ని చోట్లా వ్యాపించి ఉన్నవాడు. 
ఒకరు భయంతో పిలిచినప్పుడు సర్వవ్యాపిగా ఉండి వెంటనే వచ్చేవాడు. ఈ అర్థం మరియు భైరవుడు 


సర్వవ్యాపి అని గ్రహించిన యోగి స్వయంగా భైరవ స్వరూపమౌతాడు || 


131. అవాం మమేదమిత్యాదప్రతివల్తిప్రసల్లాతు / 
నిరాధారం మనో కృత్యా తద్ధ్హ్యా.నవ్రీరణాబ్బ మీ // 
శూదవిదన ధారణ 
౧౩౧. లోకసంబంధిత వ్యవహారాలలో అహాన్ని (నాది మరియు నేను అనే గుణాన్ని), అహానికి 
సంబంధించిన అవగాహనలని వదిలి మనస్సుని నిరాధారం చేస్తే సర్వోన్నత యదార్ధం 


అనుభవమవుతుంది || 


132. నిత్తో విభుర్భి రాధారో వ్యావకళ్చా ఖిలాధివః / 
శబ్దాన్‌ వ్రతిక్షణం ధ్వాయన్‌ కృతార్థర్థానుడూపతః // 
యూటఆరన ధారణ 
౧౩౨. భైరవుడు నిత్యం, నిరాధారుడు, సర్వవ్యాపి మరియు సర్వనియంత్రుడు = ఈ శబ్దాల అర్ధం 


తెలుసుకుని వాటిపై ప్రతిక్షణం ధ్యానించే సాధకుడు తప్పక కృతార్దుడవుతాడు || 


133. అతల్ల్య మింద్రజాలాభమిదం సర్వమవస్థితం / 
కం తల్త్యే మింద్రజాలస్ప ఇతి దార్హ్మా. భ్భముం బ్రజోత్‌ // 
శనూటవిడవ ధారణ 
౧౩౩. ఈ లోకంలో అవస్థితమైన (స్థితి కలిగిన) ప్రతి ఒక్కేటీ అతత్తం (అర్ధం లేనిది). అంతా ఒక 
ఇంద్రజాలం వంటిది. ఈ ఇంద్రజాలంలో ఏముంటుంది? ఈ భావన దృఢమైనవారికి భగవద్రైతన్యం 


అనుభవమవుతుంది || 


134. ఆత్మనో నిర్వికారస్య క్ష జ్ఞానం కు భ వా క్రియా / 
జ్రానాయత్తా దిహీర్భావ అతః శూన్యమిదం జగత్‌ // 
నశూటఐఎనిమిదవ ధారణ 
౧౩౪. ఆత్మ నిర్వికారం (మార్పులు పొందనిది). జ్ఞానం మరియు క్రియ బాహ్య లక్ష్య ప్రపంచానికి 
సంబంధించినవి. జ్ఞానం కలిగినప్పుడు మన మనస్సులో మాత్రమే మార్పు కలుగుతుంది. ఆత్మకి, 
జ్ఞానానికి సంబంధం లేదు. ఇది తెలుసుకున్నప్పుడు ఒకరు ఈ జగత్తు మొత్తం శూన్యమని 


తెలుసుకుంటారు || 


135. నమేబంధోన మే మోకోజీవస్పైతా విభీషకా / 
ప్రతెబింబమిదం ఒుద్ధరలోన వ ఎ౨ివస్వుతః // 
నూటతోమ్మి దన ధారణ 
౧౩౫. నేను బద్ధుడిని కాదు, నేను ముక్తుడిని కాదు అని తెలుసుకోవాలి. ఈ రెండూ జీవత్మకి 
సంబంధిందిన భయపెట్టే విషయాలు మరియు నీటిలో సూర్యుని ప్రతిబంబంలా మనో బుద్ధి సంబంధిత 


ప్రతిబింబాలు (భగవత్రైతన్యపు ప్రతిబింబాలు కావు - లౌకికమైనవి). 


136. ఇంద్రయద్యారకం సర్వం సుఖిదుఖాదిసంగముం / 
ఇలీంద్రయౌాణే నత్ళజ్ఞ స్వస్థః స్యాత్మని వర్ణితే // 
యూటవదవ ధారణ 
౧౩౬. ఇంద్రియానుభవాలన్నీ సుఖం దుఃఖం కలుగచేసేవి. ఇంద్రయస్థితిని దాటితే సహజసిద్ధమైన పూర్ణ 


బైతన్యం పొందవచ్చు. 


137. జ్ఞానం వ్రకాళకం లో ఆత్మా బైవ వ్రకాశక / 
అనయోరవృథగ్భా వాల్‌ జ్ఞానీ జ్ఞానే విభావ్యతే // 
శూఓవదకోండవ ధారణ 
౧౩౭. జ్ఞానం వల్ల లోకం అర్థమవుతుంది. ఆత్మ (జ్ఞానం కలిగిన స్వయం) వల్ల కూడా లోకం 
అర్థమవుతుంది. జ్ఞానం మరియు ఆత్మ రెండూ విడదీయరానివి. జ్ఞానం ఆత్మలో, ఆత్మ జ్ఞానంలో 


మిళితమై ఉంటాయి అని ధారణ చేయాలి. 


138. మాననం చేతనా శక్రీరాత్మా బేతి బభతుకుయిం / 
యదా ప్రీయే వరిక్లీణం తదా తేద్భై రవం వపుః // 
శనూటవన్నెై ండవ ధారణ 
౧౩౮. ప్రియా! మనస్సు, చేతన, శక్తి మరియు ఆత్మ (ఇక్కడ ఆత్మ అనే పదానికి అర్థం అహం అని 


తీసుకోవాలి) ఈ నాలుగు వదిలివేసిన వారికి భైరవోదయం కలుగుతుంది || 


“ఇక్కడితో నూటపన్నెండు ధ్యానపద్దతులు పూర్తి*** 


139. నిస్తార్ఞోపదేశానాం శతమ్చుక్రం సమానత / 
ద్వాదళాభ్యధకం దేని యజ్ఞాలత్వా జ్రానవిజ్రానః // 
౧౩౯. దేవీ, నేను నీకు నూటపన్నెండు నివృత్త ధ్యానపద్దతులు వివరించాను. వీటివలన నీవు 


జ్ఞానసంపూర్ణురాలివి అయ్యావు || 


140. అత్ర బైకతమే యుక్తో జాయతే భైరవ స్వయం / 
వాచా కరోతి కర్మాణే శాపానుగ్రహకారక // 
౧౪౦. ఈ పద్ధతులలో ఒక్కటి అయినా పూర్తిగా అనుబంధించుకుంటే ఒకరు స్వయంగా భైరవుడే 
అవుతారు. అప్పుడు అతని వాక్కే క్రియగా మారుతుంది. అతడు శాప మరియు అనుగ్రహ కారకుడు 


అవుతాడు || 


141. అజరామురతామేతి నోణేమాదిగుణాన్తితః / 
యోగినీనం వ్రీయో దేని సర్వమేలావీకాధిమ // 
౧౪౧. ఓ దేవి, అతడు అజరామర (చావుపుట్టుకలు లేని) స్థితి పొందుతాడు. అష్ట అణిమాది సిద్ధులు 
పొందుతాడు. యోగినిలకి ప్రియమైనవాడు అవుతాడు. అన్ని మేలాపలకి (యోగ సమావేశాలకి) అధిపతి 


అవుతాడు || 


142. జీవన్న వీ విముక్రోసా కుర్వున్సు వీ చ బేస్టేతం / 
శ్రీదేవి ఉవాచ 
ఇదం యది వపుర్ణేన వరాయళ్ళ ముపాళ్వర // 
243. వవముక్ష్య వృవస్రాయాం జవ్వుతే కో జవస్పకు 
ధ్యాయతే కో ముహానాథ పూజ్యతే కస్ప తృవృతి // 
౧౪౨, ౧౪౩. అతడు దైనందిన చర్యలు చేస్తున్నప్పటికీ జీవన్ముక్తుడవుతాడు. 
శ్రి దేవి చెప్తున్నది - ఇది స్వరూపం అయినప్పుడు ఎవరి జపం చేయాలి? జపించేది ఎవరు? 
జపింపబడేది ఎవరు? 


ఓ మహానాథా! ధ్యానించేది ఎవరు? 


144. హూయలతే కస్పృ వా హోమో యోగ కస్ట బ కేం కథం / 
శ్రీథైరన ఉవాచ 
ఎషాత్ర వ్రక్రియ బాహ్యా స్టూలేప్పువ మృుగేక్షణ | 
౧౪౪. ఎవరిని ఆరాధించాలి? యాగఫలం ఎవరికి చెందాలి? 
భైరవుడు చెప్తున్నాడు - ఓ మృగనయనీ, ఈ (జపం, యాగం వంటివి) ప్రక్రియలన్నీ స్థూల (పూర్తి 


అవగాహన లేని) సాధకులకి వర్తించేవి. 


145. భూయో భూయః వరే భావే భావనా భావ్యతే హీ యా / 
ఉమ సోత్ర స్వయం నాదో మంత్రాత్మా జవ్మ ఈదృళా // 
౧౪౫. విరామం లేకుండా ఒక ప్రవాహంలా విశ్వచైతన్యంపై ధ్యానించాలి. ఇదే నిజమైన జపం. అప్పుడు 


జపింపబడే వారు స్వయం చైతన్యం అవుతారు || 


146. ధ్యానం పా నిళ్ళలా బుర్జిర్చి రాకారా నిరాశ్రయా / 
నతు ధ్వానం శరీరాక్లిముఖహస్రోదికల్స నా // 
౧౪౬. ధ్యానం అనేది నిశ్చల బుద్దితో నిరాకరంపై వేరే దేని మీదా ఆధారపడకుండా చేసేది. దైవం యొక్క 


శరీరాన్ని, అవయవాలని, ముఖాన్ని, హస్తాలని భావన చేసేది ధ్యానం కాదు. 


147. పూజా నాము న వువ్పాద్రైర్స్భ చుతి క్రియతే దృఢా / 
నిర్వికల్సే వరే వ్యోమ్ని నొ పూజా హ్లోదరాల్లయ£ః // 
౧౪౭. పూజ అనేది నామంతో, పుష్పాలతో, నేతితో చేసేది కాదు. దృఢమైన మనసుతో నిర్వికల్ప 


శూన్యంపై చేసేది. పూజ అంటే స్వయాన్ని ఆదరణతో లయం చేసేది. 


148. అత్రైకతముయుక్రోస్థో యోత్పద్యోత దినాధ్ధినాం / 
భరతాకరతా నాత్ర తృవురత్సంతపూర్ణతా // 
౧౪౮. ఈ పద్దతులలో ఒకరు ఒకదానిని స్టెరపరుచుకుంటే ఆ అనుభవం దిన దిన ప్రవర్హమానమై 


సంపూర్ణమైన తృప్తి కలిగి బైరవసితి ప్రాప్తిస్తుంది || 


149. మహాశూన్మాలయ చహ్సౌ భూత్నాకవిషయోదికం / 
వూయతే మనసా సార్ధం స వోమశ్చే తనాస్పదా // 
౧౪౯. పంచ శరీర భూతాలు, ఇంద్రియానుభూతులు మహాశూన్యం అనబడే అగ్నిలో అవగాహన అనే 


గరిటె ద్వారా ఆహుతి అయినప్పుడు అది నిజమైన హోమం అనబడుతుంది || 


150. యోగోత్ర వరమేశాని తుష్ట్రీరానందలక్షణా / 
శ్షవణాత్స ర్వవొవొనాం త్రాణాత్పర్వన్య పార్హతి // 
౧౫౦. ఓ పార్వతి! యాగం అంటే పరమేశ్వర ఆనందంతో తృప్తినొందడం. అప్పుడు పాపాలన్నీ నాశనమై 


అన్ని చెడుల నుంచి రక్షణ కలుగుతుంది || 


151. రుద్రశక్తోసమూవే శస్రతేక్షత్రం భావనా వరా / 
అన్ఫథా తస్ప తల్లే సృ కా పూజా కళ తృవ్యతి // 
౧౫౧. భైరవుని శక్తిలో ప్రవేశమే నిజమైన ఆరాధనా క్షేత్రం అవుతుంది. భైరవచైతన్యం క్షేత్రం కానప్పుడు 


భైరవాన్ని పూజించడం ఎలా సాధ్యం అవుతుంది? 


152. స్వుతంత్రానందబిన్మా త్రసారః స్యాత్మా హీ సర్వతః / 
ఆవేశనం తత్స డూవ్‌ స్యాత్మ నః స్నా నమీరితం // 
౧౫౨. స్వతంత్రము, ఆనందము, చైతన్యము కలిగిన స్వీయ ఆత్మే సర్వమూ వ్యాపించి ఉన్నదని గ్రహించి 


ఆ స్వరూపంలో స్వయాన్ని మిళితం చెయ్యడమే నిజమైన స్నానం (శుద్ది) || 


153. యైరేవ పూజ్యతే ఠబ్రైనర్ల్యు తే వా వరావరః / 
యపళ్రై వ పూజకు సర్వః న వివైకు క్వ పూజనం // 
౧౫౩. పూజా ద్రవ్యాలు మరియు పూజింపబడేది రెండూ శివమే. అవి వేరు కావు. పూజింపబడేవాడు 


సర్వమూ అయినప్పుడు పూజ ఎలా సాధ్యం? 


154. తజోత్రాణో వికేజ్టేవ ఇబచ్బ్చ యో కుటీలాకృతిః / 
దీర్ధాత్మా నొ మహాదేవి వరక్షత్రం వరావరా // 
౧౫౪. ఉచ్చ్వాస నిశ్వాసాలు ఒక క్రమపద్ధతిలో కాకుండా నడుస్తున్నప్పుడు ఆత్మ శక్తితో శ్వాసని దీర్ణం 


చేసి క్రమం చేస్తే అది మహాక్షేత్రం మరియు మహోన్నతమూ అవుతుంది || 


155. అస్ఫ యామనుచరన్‌ తుధ్లన్‌ మహానందముయ'ధ్య ర/ 
తయా దోవ్యా సమావిష్టః వరం ఖైరవమాన్పు యోత్‌ // 
౧౫౫. ఈ విధంగా సాధన చేసి ఉజ్జ్వల ఆధ్యాత్మికాగ్నిలో ఆహుతి అయ్యేవాడు భైరవునితో ఏకమవుతాడు 


(సమావిష్టం = కల్యాణం - ఇక్కడ కల్యాణం అంటే ఏకమవడం) || 


155. నుకారేణ బపిర్వాతి వాకారేణ వికేత్సు ను/ 
హంనవాంనేత్సముం మంత్రం జీవో జవతి నిత్సశు // 
(ఇది కల్పి గ్రంథాలలో వాడుకలో డన్న నూటయోాభైవిదవ శ్లోకం యొక్క ఇంకో మూలం) 
౧౫౫. ఉద్భ్వాసంతో పాటు “హం” మరియు నిశ్వాసంతో పాటు “స” ఉచ్చరిస్తుంటే, హంస అనే మంత్రం 


అతడితో నిత్యం జపంలో ఉంటుంది. 


156. షట్‌ శాతాని దివా రాత్రౌ సహస్రాణ్ళకవింకతిః / 
జపో దేవ్యా సము్ధిష్టః తొణన్యాంతే నుదుర్ధభః // 
౧౫౬. ఈ విధంగా జపిస్తే (ఎక్కువ సమయం - తక్కువ అది ఆక్రమించే స్థలం) ఒకరికి ఆ జపం 
దినరాత్రాలూ ఇరవైఒక్కవేల ఆరువందల సార్లు జపించేందుకు అందుబాటులో ఉంటుంది. ఈ పద్ధతి 
అత్యంత సుదుర్లభమైనది || 
(సాధారణంగా ఊపిరిని తుటి అనే కొలతలో కొలుస్తారు. ఒక తుటి = రెండుంపావు వేళ్ళ స్థలం. ఒక 
సాధారణ ఊపిరి పదహారు తుటిలు ఉంటుంది, అంటే ముప్ప్ఫైఆరు వేళ్ళ స్థలం. పై శ్లోకంలో ప్రాణస్యాంతే 


అంటే - నెమ్మిదిగా ఒక్కొక్క తుటి శ్వాసలో తగ్గించుకుంటూ పోవాలి. అదే నిజమైన జపం.) 


157. ఇత్భేతత్స థితం దేని వరమామ్చుత ముత్రముం / 
ఎతబ్బ నైవ కస్ఫానీ వ్రకాశయం తు కదాచన // 
౧౫౭. ఓ దేవి! నేను నీ ముందుంచిన ఈ మార్గం పరమామృతం వంటిది. ఇది అందరికీ లభ్యమయ్యేది 


కాదు || 


158. పరలిష్తే ఖలో క్రూరే అభక్షే గుడూవాదయో / 

నిర్వికల్ప ముతీనాం తు వీరాణామున్న తాత్మ నాం // 
౧౫౮. దీనిని పరశిష్యులకి, దుష్టులకి, గురుపాదాలయందు భక్తి లేని వారికి తెలియచెప్పరాదు. 
ఎటువంటి సందేహాలు లేకుండా (నిర్వికల్ప అంటే ఇక్కడ వేరే ఆలోచనలు, సందేహాలు లేకుండా) ఉన్నత 


అవగాహన కలిగిఉన్న వారికి మాత్రమే లభ్యం కావాలి || 


159. భక్తానాం గుడూ వ్లస్త దాతవ్యం నిర్విశాజ్కయా / 
రామో రాజ్బం పురం దేశు పుత్రదారకుటుంబకం // 
160. సర్వమేతత్పంత్సజ్య గ్రాహృమేతన్మృగేక్షణో / 
కమేభిర్ధర్లరని నో వరమిదం ధనం // 
౧౫౯, ౧౬౦. గురువులని భక్తితో ఆశ్రయించినవారికి సందేహం లేకుండా వివరించవచ్చు. 
ఓ మృగ నయనీ! గ్రామాలు, రాజ్యాలు, పురాలు, దేశాలు, పుత్రులు, కుటుంబాలని పరిత్యజించినా సరే ఈ 


అమృతాన్ని విడువరాదు. 


161. అణా అవీ త్రదాత్వయోా న దేయం వరమావ్చుతం / 
శ్రీదేవి ఉవాచ 
దేవదేవ మవోదోన వరితృప్రాన్మీ శంకర // 
౧౬౧. చివరికి ప్రాణాలను వదలవలిసినా సరే, ఈ అమృతాన్ని విడువరాదు. 


త్రీ దేవి చెప్తున్నది - ఓ దేవదేవా, మహాదేవా! నేను పూర్తిగా తృప్తి చెందాను || 


162. రుద్రయోాములతంత్రస్థ నారమయద్యా, చధారితం / 
సర్వ శక్తివ్రభేదానాం హృదయం జ్ఞాతముద్భ బ // 
౧౬౨. ఈ రోజు నేను రుద్రయామలతంత్ర సారాన్ని అర్థం చేసుకున్నాను. అన్ని శక్తుల అంతర్భాగసారాన్ని 


అర్దంచేసుకుని సంపాదించుకున్నాను || 


163. ఇత్యుక్త్యా నందితా దేవి కంఠే లగ్బ శివస్య తు // 


౧౬౩. ఆ విధంగా పరమానందం పొందిన పార్వతి దేవి శివుని ఆలింగనం చేసుకుని శివునిలో భాగమైంది || 


“ఈశ్వరార్పణం 


